Registered No. HSE -49/2016 


రప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRA 
PRI 


आध्रप्रदेश 


a 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 


PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI, FRIDAY , JANUARY 25 , 2019 


No .57 


G . 1117 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X - - 


REVENUE DEPARTMENT 

(DA & LR ) 


RE - ORGANIZATION OF REVENUE DIVISIONS - SHIFTING OF GOPALAPURAM 

REVENUE MANDAL FROM JANGAREDDIGUDEM REVENUE DIVISION 
TO KOVVUR REVENUE DIVISION - PRELIMINARY NOTIFICATION . 


[ G .O .Rt.No.82, Revenue (DA & LR ), 11th January , 2019.] 


APPENDIX 
NOTIFICATION 


In exercise of the powers conferred under sub - sections (2 ) and (5 ) of Section 3 
of the Andhra Pradesh Districts ( Formation ) Act, 1974 ( Act No . 7 of 1974 ), in the 
interest of better administration and development of the areas, it is proposed to shift 
the Gopalapuram Revenue Mandal from the administrative control of Jangareddigudem 
Revenue Division to the administrative control of Kovvur Revenue Division in West 
Godavari District as set out in the appended Schedule below . Under sub - Section (5 ) 
of Section 3 of the said Act read with Rule 3 ( 3 ) and Rule 4 of the A .P . Districts ( Formation ) 
Rules, 1984 , notice is hereby given , inviting objections and suggestions on the above 
proposal from all persons residing within the area of existing Gopalapuram Revenue 
Mandal of the West Godavari District who are likely to be affected thereby for being 
taken into consideration by the Government. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - 1 


All objections and suggestions should be in writing in English or in Telugu and 
should be addressed to the District Collector of West Godavari District (by designation ), 
within whose jurisdiction the area lies , so as to reach the office of the District Collector, 
West Godavari on or before the expiry of ( 30 ) days from the date of publication 
of this notification in the Andhra Pradesh Gazette . 


THE SCHEDULE 


Name of the Mandal proposed for Shifting 


Gopalapuram 


Name of the Revenue Division in which the 
Revenue Mandal proposed for exclusion is located 


Jangareddigudem 


Kovvur 


Name of the Revenue Division to which the 
Revenue Mandal is proposed to be included 


Name of the District in which proposed 
Revenue Mandal is located 


West Godavari District 


Names of the ( 13 ) Revenue Mandals exist in Kovvuru Revenue Division after 
the proposed addition / inclusion of the Gopalapuram Revenue mandal: 


3 ) 


o 


1) Devarapalle 
2 ) Kovvur 

Chagallu 
4 ) Nidadavole 
5 ) Undrajavaram 
6 ) Peravali 
7) Tanuku 
8 ) Attili 
9 ) Penumantra 
10 ) Tragavaram 
11) Penugonda 
12) Tallapudi 
13 ) Gopalapuram 


(now proposed to be included ) 


Names of the (5 ) Revenue Mandals proposed to be continued in Jangareddigudem 
Revenue division here after the proposed deletion /shifting ofGopalapuram mandal: 


1 ) Jeelugumilli 
2) Buttayagudem 
3 ) Polavaram 
4) Koyyalagudem 
5 ) Jangareddygudem 


MANMOHAN SINGH , 
Special Chief Secretary to Government. 


January 25 , 2019] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


23 


గోపాలపురం రెవెన్యూ మండలాన్నిజంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ నుండి కొవ్వూరు రెవెన్యూ 

డివిజన్ కు మార్చడం - ప్రాధమిక ప్రకటన. 


( జి . ఓ . ఆర్ .టి . నెం .82, రెవెన్యూ , (డిఎ & ఎఆర్ ) ,జనవరి నెల 11 , 2019 .) 


అనుబంధం 
ప్రకటన 


1974 , ఆంధ్రప్రదేశ్జిల్లాల ( ఏర్పాటు) చట్టం ( చట్టం నెం . 1974లోని 7వ చట్టం ) 3వ విభాగంలోని 
( 2 ) మరియు ( 5) ఉప -విభాగాల క్రింద లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని , మెరుగైన పరిపాలన 
మరియు ప్రాంతాల అభివృద్ధిదృష్ట్యా, క్రిందిజతపరిచిన అనుసూచిలో తెలియచేసిన విధంగా పశ్చిమ గోదావరి 
జిల్లాలోనిగోపాలపురం రెవెన్యూ మండలాన్నిజంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిపాలక నియంత్రణ నుండి 

కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిపాలక నియంత్రణకు మార్చాలని ప్రతిపాదించడమయింది . 1984, ఆంధ్రప్రదేశ్ 
జిల్లాల ఏర్పాటు) నియమావళిలోని 3 ( 3) మరియు 4వ నియమాలతో సహా సదరరు చట్టం ( 3) వ 
విభాగంలోని (5 ) వ ఉప-విభాగం క్రింద , ప్రభుత్వంచే పరిశీలించబడుటకుగాను, ప్రభావితం కావడానికి 
అవకాశం ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రస్తుతమున్న గోపాలపురం రెవెన్యూ మండల ప్రాంతంలో 
నివసిస్తున్నట్టి వ్యక్తులందరి నుండి పై ప్రతిపాదనకు సంబంధించి అభ్యంతరాలను మరియు సూచనలను 
ఆహ్వానిస్తూ ఇందుమూలంగా నోటీసును ఇవ్వడమయింది . 


అన్ని అభ్యంతరాలు మరియు సూచనలు ఇంగ్లీషు లేదా తెలుగులో వ్రాతపూర్వకంగా ఉండాలి . 
మరియు ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో ఈ ప్రకటనను ప్రచురించిన తేదీ నుండి 30రోజులు పూర్తయ్యేరోజున లేదా 
అంతకు ముందుగా పశ్చిమ గోదావరిజిల్లాకలెక్టరు కార్యాలయానికి చేరేటట్లు సదరు ప్రాంతంపై అధికార పరిధి 
కలిగివున్నట్టి పశ్చిమ గోదావరిజిల్లా(హోదాతో ) కలెక్టరుకు వాటిని పంపించాలి . 


అనుసూచి 


| మార్చేందుకు ప్రతిపాదించిన మండలం పేరు 

గోపాలపురం 
| తొలగింపు కోసం ప్రతిపాదించిన రెవెన్యూ మండలం ఉన్నట్టి జంగారెడ్డిగూడెం 
రెవెన్యూ డివిజన్ పేరు 
చేర్చాలని ప్రతిపాదించిన రెవెన్యూ మండలం ఉన్నట్టి రెవెన్యూ | కొవ్వూరు 
డివిజను పేరు 
ప్రతిపాదిత రెవెన్యూ మండలం ఉన్నట్టిజిల్లా పేరు 

పశ్చిమ గోదావరిజిల్లా 


- 


- 


- 


- 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part-I 


Nim. 


గోపాలపురం రెవెన్యూ మండలంలో ప్రతిపాదిత చేర్పు / చేరిక తరువాత కొవ్వూరు రెవెన్యూ డివిజనులో ఉన్న 
13 రెవెన్యూ మండలాల పేర్లు : 

1. దేవరపల్లి 
2. కొవ్వూరు 

చాగల్లు 
నిడదవోలు 
ఉండ్రాజవరం 
పెరవలి 

తణుకు 
8 . అత్తిలి 
9. పెనుమంట్ర 
10. ఇరగవరం 
11 . పెనుగొండ 
12. తాళ్లపూడి 
13. గోపాలపురం ( చేర్చాలని ప్రస్తుతం ప్రతిపాదించినది ) 


ఇక మీదట గోపాలపురం మండలాన్ని ప్రతిపాదిత తొలగింపు | మార్పు తరువాత జంగారెడ్డిగూడెం రెవెన్యూ 
డివిజనులో కొనసాగించాలని ప్రతిపాదించిన ( 5) రెవెన్యూ మండలాల పేర్లు : 

1. జీలుగుమిల్లి 
2. బుట్టాయగూడెం 
3. పోలవరం 
4 . కొయ్యలగూడెం 
5 . జంగారెడ్డిగూడెం 

మన్మోహన్ సింగ్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette . cgg .gov . in 


